పై sie 


. a, ణు 
ఖ్‌ కొ అవిఘ్నమస్తు న్నా శు 


సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/86-134. 
గౌతమ్‌నగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


2 శ్రీ బాల ముకుందాఫ్టకమ్‌ 
౧|| 01. కరారవిందేన పదారవిందం 
ముఖారవిందే వినివేశయంతం। 

టస్య పత్రస్య పుటే శయానం 
బాలం ముకుందం మననా స్మరామి॥ 
పద్మముల వంటి చేతులు, పద్మములవంటి పాదములు కలిగి, కాలి బొటనవేలును 


పద్మమును తలపించు నోటియందుంచుకొని మల్టియాకుపై శయనించిన బాల 
ముకుందుని సుందర రూపమును నా మనస్సునందు స్మరించుచున్నాను. 


02. సంహృత్య లోకాన్‌ వటపత్ర మథ్య 

శయాన మాద్యంత విహీన రూపం; 

సర్వెశ్వరం సర్వ హితావతారం 

బాలం ముకుందం మననా స్మరామి॥ 

జగత్తును యావత్తు వటపత్రములో ఇమిద్చి, ఆద్యంతములు లేని దివ్య రూపముతో, 
లోకాలకు ప్రభువైనవాడు, లోక శ్రేయస్సుకై అవతరించినవాడు, వటపత్రముపై 


శయనిస్తున్న బాల ముకుందుని సుందర రూపమును నా మనస్సునందు స్మరించు 
చున్నాను. 


౧౩. ఇందివర శ్యామల కోమలాంగం 


ఇంద్రాది దేవార్చిత పాదపద్మం; 


సంతాన కల్ప[దుమ మా[శితానాం 
బాలం ముకుందం మనసా స్మరామి॥ 


Kiron Type Institute 


Soe లు ఇగుగలల$)లు 


3 నీలమేఘఛాయ కలిగిన మృదువైన శరీరము కలవాడు, ఇంద్రాది దేవతలతే 
“|| పూజలందుకొని, వారికి కల్పతరువు వలే కోరిన కోరికలు తీర్చి ఆశయమును యిచ్చు 
బాల ముకుందుని సుందర రూపమును నా మనస్సునందు స్మరించుచున్నాను. 


04. లంబాలకం లంటత హారయష్టిం 
శృంగార లీలాంకిత దంతపంక్తిం। 
వంబాధరం చారు విశాల నెత్రం 
బాలం ముకుందం మననా స్మరామి॥ 


పొడవైన ఉంగరముల జుత్తు కలవాడు, పొడవైన మాల ధరించినవాడు, (పేమ 
వర్షించు మనోహరమైన పలువరుస కనిపించే నవ్వుతో, దొండపండు వంటి పెదవులతో, 
సుందరమైన విశాల నేత్రాలతో నున్న బాల ముకుందుని సుందర రూపమును నా 
మనస్సునందు స్మరించు చున్నాను. 


05. శిక్యే నిధాయాద్య పయోదధిని 
బహిర్గతాయాం వజనాయికాయాం। 
భుక్వా యథేష్టం కపటేన సుప్తం 
బాలం ముకుందం మననా స్మరామి॥ 


నందవ్రజంలోని గోపికలు ఇంటిలో లేని సమయంలో ఉట్టెలలో వేలాడుచున్న 
కుండలలోని పాలు, పెరుగు దొంగిలించి, ఎంతో ఇష్టంతో ఆరగించి, ఏమి తెలియని 
వానివలే నిద్రపోయినట్లు నటించుచున్న బాల ముకుందుని సుందర రూపమును నా 
మనస్సునందు స్మరించుచున్నాను. 
06. కలిందజాంత స్థితకాలియస్య క 
ఫణాగరంగే నటనప్రియంతం। వ 


Kiron Type Institute 


తత్పుచ్చహస్తం శరదిందువక్రం 
బాలం ముకుందం మననా స్మరామి॥ 


యమునా నదిలో నివసించు కాళిందుని తోకను ఒక చేతబట్టి, కాళిందుని పడగలపై 
ఆనందముతో నృత్యముచెసి కాళిందుని మదమణచిన, శరత్కాల చంద్రకాంతి వంటి 
మోముగల బాల ముకుందుని సుందర రూపమును నా మనస్సునందు స్మరించు 
చున్నాను. 
07. ఉలూఖలే బద్ద ముదారశౌర్యం 

ఉత్తుంగయుగ్మార్లున భంగలిలం। 

ఉత్పుల్ల పద్మాయత చారునెత్రం 

బాలం ముకుందం మనసా స్మరామి॥ 


తల్లి యశోదచే రోటికి కట్టబడిననూ కలత చెందక ధైర్యముతో నున్నవాడు, 
రెండు పెద్ద మద్దిచెట్లను కూల్చి దివ్య లీలలను చూపినవాడు, కమలరేకులవలే వికసించిన 
సుందరమైన నేత్రములు కలవాడు అగు బాల ముకుందుని సుందర రూపమును నా 
మనస్సునందు స్మరించుచున్నాను. 
08. అలోక్య మదుర్‌ ముఖమాదరేణ 

స్తన్యం పిబంతం సరసీరుహాక్షం। 

సచ్చిన్మయం దెవమనంతరూపం 

బాలం ముకుందం మననా స్మరామి॥ 


తల్లి వద్ద పాలు త్రాగుచూ, కమలములవలే నున్న కళ్ళతో తన తల్లి ముఖంలోకి 
చూస్తున్నవాడు, అనంతమైన, పరిశుద్ధమైన జ్ఞానము కలిగి, దివ్య రూపముతో విరాజిల్లు 
చున్న బాల ముకుందుని సుందర రూపమును నా మనస్సునందు స్మరించుచున్నాను. 


ఇతి బాలముకుందాష్టకమ్‌ సంపూర్ణమ్‌ 


Kiron Type Institute 


Kiron Type Institute 


